నతి 
రన I 


గ్లో 


మా జా క? 


బబిలు ఎలా వచింది? 


బైబిలు ఎవరు వ్రాసారు? 


దైవజనుడు సన్నద్దుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, 
ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. (2తిమోతి 3:16, 17) 


ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ 
పలికిరి. (2పేతురు 1:21) 


యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది. (2సమూయేలు 23:2) 


మనుష్యజ్టానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో 
వీటిని/గూర్తియే మేము బోధించుచున్నాము. (1కొరిందీ 2:13) 


కాబటి బైబిలు నందు గల మాటీలు దైన వ్రీరేవితములు. అని ముశుమ్యుల ఊనాలు, మాటీలు కాడు 
Cd జ 


బైబిలు ఎలా వ్రాసారు? 


అ ప్యాపిరస్‌ అనే కాగితము లాంటి వాటి మీద 


rst | 
టు క వం కం ee = 
మాసా కావా చో గాయ వాచ జాం 


బైబిలు ఎలా వ్రాసారు? 


అ చర్మపు చుట్టల మీద 


బైబిలు ఎలా వ్రాసారు? 


అ మట్టితో చేసిన అచ్చుల మీద 


> Tee) 


బైబిలు ప్రతులు ఎక్కడ దొరికాయి? 


అ సెయింట్‌ కాధరిన్‌ చర్చి నందు 


వష 
Uk 


Gree 7 HE 


: 
రి 


బైబిలు ప్రతులు ఎక్కడ దొరికాయి? 


అ మృత సముద్రము దగ్గర ఉన్న ఖుమ్రాన్‌ గుహల నందు 


గ్‌ 0! 
సట sty 


బైబిలు ప్రతులు ఎక్కడ దొరికాయి? 


జా మృత సముద్రము దగ్గర ఉన్న ఖుమ్రాన్‌ గుహల నందు ఇలాంటి పాత్రలో 


మన్‌ .! 


బైబిలు ప్రతులు ఎక్కడ దొరికాయి? 


అ మృత సముద్రము దగ్గర ఉన్న ఖుమ్రాన్‌ గుహల నందు దొరికిన చర్మపు చుట్టలు 


oth క. hum hess 4404 ఆశీ 
అలో క. 1111904440 06 grey hes avn 
I. mys wife Ss wh weston Waly iyo 


i by as tt with వి 0 భం 110! 
శ ఖో కుక సో చాట... 
mi in) wt shimmy ఖ్‌ mide 


TTY 


wy yw hanes ise eli, 
mot య... కన. 


యము 


బైబిలు యొక్క అమరిక 


బైబిలు 66 పుస్తకముల యొక్క సముదాయము 

బైబిలు అనే మాట బిబ్లియా అనే గ్రీకు పదము నుండి వచ్చినది 

బైబిలును సుమారు 40 మంది 1500 సంవత్సరముల పాటు వ్రాసిరి. 

బైబిలులోని 66 పుస్తకములను పాత, క్రొత్త నిబంధన అనే 2 విభాగములుగా చేయటము జరిగినది 
పాత నిబంధన హీబ్రూ బాషలోను, క్రొత్త నిబంధన గ్రీకు బాషలోను వ్రాయబడినవి 


బైబిలు యొక్క అమరిక 


క్రీ.పూ 2వ శతాబ్దములో పాత నిబంధన లేఖనములు గ్రీకు లోనికి తర్దుమా చేయబడినవి. దేనినే సేప్తువజింట్‌ వర్షన్‌ అంటారు. 
అ రోమన్‌ బాషలోని అంకెల ప్రకారము XX అని కూడా పిలుస్తారు 

అ 72మంది పండితులు 72 రోజులలో ఈ అనువాదము పూర్తి చేసిరి. 

అ పాత నిబంధన గ్రంధములో మొత్తము 39 పుస్తకములు కలవు. 

వీటి ఎంపీక క్రీ.శ. 100వ సంవత్సరములో యూదు పండితుల సమావేశములో జరిగినది అని ఒక అవగాహన కలదు 
నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్య 27. వీటిని క్రీ. శ. 50-100 సంవత్సరముల మద్యలో గ్రంధస్థము చేసిరి. 

27 పుస్తకములను క్రీ.శ. ౩67లో అలెగ్గాండ్రియ బిషప్‌ అతనేషియస్‌ నిర్ణయించారు. 


ఇవి కాక రోమన్‌ కాధలిక్‌ బైబిలు నందు 14 పుస్తకములు అధికముగా ఉండును. వీటిని అపోక్రిప అంటారు. 


బైబిలు యొక్క అమరిక 


అ బైబిలును అధ్యాయములుగా బిషప్‌ స్టీఫెన్‌ ల్యాంగ్రన్‌ క్రీ.శ 1238 లో విభజించారు 
అ బైబిలును వచనములుగా రాబర్ట్‌ స్టీఫెన్స్‌ క్రీ.శ. 1551 లో విభజించారు 


అ పూర్వకాల మందు బైబిలును స్కెబ్స్‌ అనేవారు చేతితో క్రొత్త ప్రతులను వ్రాసేవారు 


వ వాత నిబంధన స పుస్తకములు 


ఆదికాండము 1రాజులు ప్రసంగి ఓబధ్యా 
2 నిర్గమకాండము 12 2రాజులు 22 పరమగీతము 32 యోనా 
3 లేవీయకాండము 13 1దినవృత్తాంతములు 23 యెషయా 33 మీకా 
4 సంఖ్యాకాండము 14 2దినవృత్తాంతములు 24 యిర్మియా 34 నహూము 
క్‌ ద్వితియోపదేశాకాండము 15 ఎజ్రా 25 విలాపవాక్యములు 35 హబక్కూకు 
6 యెహోషువ 16 నెహెమ్యా 26 యెహెజ్కేలు 36 జెఫన్యా 
7 న్యాయాధిపతులు 17 ఎస్తేరు 27 దానియేలు 37 హగ్గయి 
8 రూతు 18 యోబు 28 హోషేయ 38 జెకర్యా 
9 1సమూయేలు 19 కీరనలు 29 యోవేలు 39 మలాకీ 


10 2సమూయేలు 20 సామెతలు 30 ఆమోసు 


బైబిలు కొత్త ॥ నిబంధన పుస్తకములు 


మత్తయి సువార్త ఫిలిప్పీయులకు 
2 మార్కు సువార్త 12 కొలొస్సయులకు 22 2పేతురు 
3 లూకా సువార్త 13 1దేస్సలోనీకయులకు 23 1యోహాను 
4 యోహాను సువార్త 14 2దేస్సలోనీకయులకు 24 2యోహాను 
5 అపోస్తలుల కార్యములు 15 1తిమోతి 25 ౩యోహాను 
6 రోమీయులకు 16 2తిమోతి 26 యూదా 
7 1కొరిందీయులకు 17 తీతుకు 27 ప్రకటన 
8 2కొరిందీయులకు 18 ఫిలేమోనుకు 
9 గలతీయులకు 19 హెబ్రీయులకు 


10 ఎఫెసీయులకు 20 యాకోబు 


బైబిలు యొక్క విభజన -- వాత నిబంధన 


* ఆదికాండము - ద్వితియోపదేశాకాండము (5) 


* యెహోషువ - ఎస్తేరు (12) 


*ః యోబు - పరమగీతము (5) 
* యెషయా - దానియేలు (5) 


* హోషేయ -- మలాకీ (12) 


బైబిలు యొక్క విభజన -- క్రొత్త నిబంధన 


౫ మత్తయి - యోహాను (4) 


౫ అపోస్తలుల కార్యములు (1) 


పొలు పత్రికలు * రోమీయులకు -- హెబ్రీయులకు (13) 
మిగిలిన పత్రికలు * యాకోబు - యూదా (8) 


ప్రవచనము ౫ ప్రకటన (1) 


చరిత్ర 


బైబిలు -- గ్రంథకర్తలు 


రాజులు - దావీదు, సొలోమోను 
అ పండితులు - మోషే 


అ ప్రవక్తలు - యెషయా, యిర్మియా, యెహెజ్కేలు, సమూయేలు, నాతాను, గాదు, హోషేయ, యోవేలు, ఓబధ్యా, యోనా, మీకా, నహూము, 
జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ 


అ జాలరులు - పేతురు, యోహాను, యాకోబు 
-- యెహోషువ 

రాజకీయ వేత్తలు - దానియేలు, నెహెమ్యా 
_ ఎజ్రా 

శులకాపరి - ఆమోసు 
వ్యవసాయదారుడు - హబక్కూకు 
వేదాంతి - అపోస్తలుడైన పాలు 

వైద్యుడు - లూకా 

శిష్యులు - యూదా, మార్కు 


బైబిలు సాహిత్య రీతులు 


ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు 

అ చరిత్ర 

అ పద్యము, కీర్తనలు 

అ సామెతలు, జ్ఞానయుక్తమైన సూక్తులు 


సువార్తలు 


వంశావలులు 


బైబిలు తర్గుమా 


అ క్రీపూ 2వ శతాబ్దములో పాత నిబంధన లేఖనములు గ్రీకు లోనికి తర్దుమా చేయబడినవి. దేనినే సేప్తువజింట్‌ వర్షన్‌ 
అంటారు. 


అ రోమన్‌ బాషలోని అంకెల ప్రకారము XX అని కూడా పిలుస్తారు 
అ 72 మంది పండితులు 72 రోజులలో ఈ అనువాదము పూర్తి చేసిరి. 


అ క్రీశ. 383లో జేరోమ్‌ అనే భక్తుడు బైబిలును లాటిన్‌ బాషలోనికి అనువదించాడు. దీనినే లాటిన్‌ వల్లేట్‌ బైబిలు 
అంటారు 


బైబిలు తర్దుమా 


అ క్రీ.శ. 1384 లో విక్లిఫ్‌ బైబిలును ఇంగ్లీషు లోనికి తర్దుమా చేసినాడు. 


అ దీనిలో మొత్తము 80 పుస్తకములు కలవు. (పాత నిబంధన + క్రొత్త నిబంధన + అపోక్రిప) 


బైబిలు తర్గుమా 


అ క్రీశ. 1522 లో మార్చిన్‌ లూధర్‌ క్రొత్త నిబంధన జర్మనీ బాషలో చేసెను 


బైబిలు తర్గుమా 


అ క్రీ.శ, 1526 లో విలియం టిండెల్‌ క్రొత్త నిబంధన ఇంగ్లీషులో ముద్రించెను 


బైబిలు తర్గుమా 


అ క్రీ.శ. 1611 లో కింగ్‌ జేమ్స్‌ బైబిలు ఇంగ్లీషులో ముద్రించెను 


